02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


కాణిపాకం... వినాయకుడు 


శ eenadu.net/telugu-article/temples/general/0701/141824 


బ్‌ 
(1 ల 
3 
CO) 
A 


సత్య ప్రమాణాలకు నాలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా 
కాణిపాకం- (శీ వరసిద్ది వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది 
ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిది వినాయకుడు 
పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్తులూ మొక్కులు 
తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్గం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు 
రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి 
బహ్మూత్సవాల్లో సైతం ఇతర మతస్తులు పాల్గొంటారు. 


https://www.printfriendly.com/p/g/leGG93S 


1/6 


02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


క్షైేతచరి(తత/ సలపురాణం.. 


సుమారు 1,000 ఏళ్ల క్మితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చార్మితక ఆధారాలున్నాయి. 
పూర్వం విహారపురి అనే [గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగురు గుడ్డి, మూగ, చెవిటి 
వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ 
జీవించేవారు. ఒక దశలో ఆ [గామం కరవు కాటకాలతో అల్లాడింది. [గ్రామస్తులకు కనీసం 
తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని 
సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పాలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు 
చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. 
దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం 
అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచి[తతాన్ని 
తెలుసుకున్న [గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో 
'గణనాధుని' రూపం కన్పించింది. గ్రామస్తులు భక్షిశద్దలతో దాన్ని పూజించి స్వామివారికి 
కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి [గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు 
'కాణి'భూమి( కాణి అంకే ఎకరం పాలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి 
గామానికి 'కాణిపారకరమ్‌' అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే 'కాణీపాకం'గా మారిందని 
ప్రశస్తి. 


ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య! 


కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య [ప్రమాణాల దేవుడిగానూ ప్రసిదికెక్కారు. స్వామివారి 
ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షి స్తాడని భక్తుల ప్రగాఢ 
విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట 
(ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భకుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ 
నేతలు కాణిపాకం'లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను 
చెప్పకనే చెబుతోంది... 


https://www.printfriendly.com/p/g/leGG93S 


02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


నిత్యం పెరిగే స్వామి.. 


వరసిద్ది వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై 
ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో 
భకులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి 
ధరింపచేయడం సాధ్యం కావడం లేదు. 


కాణిపాకం శివ-వైష్టవ క్షేతంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి 
అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ [ప్రాధాన్యం ఉంది. ఒకే చోట 
వరసిద్ది వినాయకస్వామి ఆలయం, మణికంలేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి 
ఆలయాలున్నాయి. 


(బ్రహ్మహత్వా పాతక నివారణార్హం.. 


స్వయంభువు వరసిద్ది వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి 
ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు 
కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చార్మితక ఆధారాలున్నాయి. [బహ్మహత్యా పాతక 
నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్బుత శిల్పకళ ఈ ఆలయం 
సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు 
ప్రతిష్టించారు. ఆలయ గాలి గోపురం, [ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల 


https://www.printfriendly.com/p/g/leGG93S 


02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


(ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి 
ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో 
విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 


దక్షిణామూర్తికి ప్రత్వేక పూజలు. 


మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు 
నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. 


సర్పదోష పరిహారార్దం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం 


స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం 
జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి 
పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష 
పరిహారానికిగానూ శీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం 
నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్పు కౌశల్యం 
ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు. 


పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550 


సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో 
పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి. 


గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500 


సేవాఫలితం: 'కలా చండీ వినాయకః అంకే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు... 
చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో 
ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంకే గణపతిని 
అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల 
విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. 


https://www.printfriendly.com/p/g/leGG93S 


02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300 


సేవాఫలితం: గణపతి పురాణంలో సహ।సనామాల్లో 'మోదక పియాయనమళ అని ఉంది. 
మోదకం అంకే కుడుములు అని అర్థం. హిందువులు ఎ శుభకార్యం చేయాలన్న ముందుగా 
వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ 
చేయడం వల్ల స్వామివారి అనుగహం పొందుతారు. 


సహస నామార్చన, వతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58 


సేవాఫలితం: 'కలా గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 
నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది. 


మూల మంధతార్పన టిక్కెట్‌ ధర: రూ. 300 


సేవాఫలితం: వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి 
దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు 
అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఎదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంకే 
తెనేతములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బహ్మదేవుని 
సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే 
గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్టి చెందుతారు. సకల 
విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. 


సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151 


సేవాఫలితం: గణేశ పురాణంలో ఈ వతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని (ఢీ కృష్ణుడు, 
(బహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ది, సకల విఘ్నాలు 
తొలగడం, ముఖ్యంగా కోరు వవహారాలో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు. 


పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000 


సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అరమండపం, 
స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం 
వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి. 


అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116 


సేవాఫలితం: చదువుల తండి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద 
అక్షరాభ్యాసం చేసుకుంకు పిల్లల చదువులు వృద్ది చెందుతాయని భక్తుల నమ్మకం. 
ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది. 


అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116 


సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్టరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే 
వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల 
పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి 
ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. 


https://www.printfriendly.com/p/g/leGG93S 5/6 


02/03/2023, 19:22 కాణిపాకం.. వినాయకుడు 


వివాహ ఆహ్వానప[త్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51 


సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి 
ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ 
పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి. 


వసతి... రవాణా సౌకరా్యలు.. 


కాణిపాకం [గగామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో 


ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా... అటు తెరుమల.. 
శీకాళహస్తిల సందర్శనకు వెళుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. 
ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంకేు.. కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయం 
గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా 
కేంద్రం చిత్తూరుతో పాటు అటు (ప్రసిద్ద పుణ్యక్షేతం తిరుపతిలోనూ వసతిగృహాలు 
అందుబాటులో ఉన్నాయి. 


శ్‌. 


తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. | పైవేటు వాహనాలూ 
విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార సదుపాయం అంకే.. తిరుపతినే 
(ప్రధాన కేం[దంగా చెప్పుకోవాలి. 


https://www.printfriendly.com/p/g/leGG93S 


6/6 


